తారాగణం 


~~ 


రాజబొబు విజయలలిత 
నత్యనారాయణ మధుమతి 
(ప్రభాకరరెడ్డి భవాని 
త్యాగరాజు సునీత 
పహిల్వాన్‌ కాంతారావు జయ విజయ 


రాజారెడి, జయకృష, విజయచందదు 1 
G 9౫ 


నృ త్యాలు 
జ్యోతిలక్ష్మి కిస్‌మిస్‌ 
అతిధి నటు లు 
పద్మశ్రీ నాగయ్య, ధూళిసాళ, రావి కొండలరావు, 


మిక్కిలినేని, డా! రమేష్‌, మాస్టర్‌ బాబు 
శ్రీరంజని, బేబి శ్రీదేవి, బేబి (బ్రహ్మాజీ 


దర్శకత్వం : నిర్వహణ ; 
K.S.R. దాన్‌ ఎ. వూర్ణచంద్రరొవు 


'రౌడీరాణి” 


:కధాసం(గహముః__ 
x 


అనుకూలవతియైన భార్య, పద్దెనిమి దేళ్ళ కూతురు, 
పన్నెండేళ్ళ కొడుక్కు ఆరేళ్ళ కుమా ర్లెగల పచ్చని సంసారం 
జమిందారు జగన్నాధరావుది. 

ఒకనాటి రాతి ఆయన భార్యా - పిల్లలతో కులాసాగా 
భోజనం చేస్తున్న సమయంలో నలుగురు బందిపోటు దొం 
గలు వస్తారు. ఆత్మసంరక్షణకో సం ఆయన తుపాకి తియ్యబో 
తుండగా ఘోరాతిఘహోరంగా చంపుతారు. ఆయన భార్యను, 
వయస్సువచ్చిన కుమా రెను బలాత్కరించబోతారు. వాళ్ళు 
ఎదురు తిరిగేసరికి కాల్చి చంపుతారు. పన్నెండేళ్ళ పిల్ల 
వాడు పిస్తోలు పట్టుకో బోతుండగా (ప్రాణాలు తీస్తారు. బంగ 
ళాలోని డబ్బంతా దోచుకుని యింటికి నిప్పు అంటించి, విక 
టాట్లహో సాలు చేస్తూ వెళ్ళిపోతారు. 

వారి బారినుండి తప్పించుకున్న ఆరేళ్ళ పాప _ రాణి 
లేత మనస్సులో ఈ అమానుషదృశ్యం మ్ముదపడి' పోతుంది, 
ఆ నలుగురు దొంగల శరీరాలమిదనున్న నాలుగు గుర్తులు - 
గుండెలమోద మూడాసుల పచ్చబొట్టు, గుండుమోద కాయ, 
దిగజారిన కన్ను, పురైగొలును ఆమె కళ్ళల్లో నాటుకు 
పోతాయి,దుఃఖం, బాధ, క్షోభ ఆమె పసిహృదయంలో[పతీ 
కార జ్వాలల్ని లేవదీస్తాయి. 

ఆనాటినుండి రాణి _ తుపాకి తాతయ్య సంరక్షణలో 
పెరిగి పెద్దదవుతుంది. అతనిశిక్షణలో తుపాకి గురి గుర్రపు 


4 

స్వారీ, ముఖా-ముఖీపోరాటాల్లో (పవీణురాలవుతుంది. రూూాస్సీ 
రాణి ధైర్యం, రుదమదేవి శౌర్యం ఆమెలో మూషర్జీభ విస్తాయి. 
అన్ని విధాల యోగ్యురాలై - తన తల్లి ల్లి దండ్రుల ఆత్మశాంతి 
కోసం ఆ హంతకుల్ని వేటాడ్డానికి బయలుదేరుతుంది రాణి! 

నలుగురువాంతకులలో“* ఒకడై న భీమరాజు- ఒకక్షబ్బు 
నడుపుతూ, బ్యాంకులు దోచుకోడానికి (పయత్నిస్తాడు. 

రెండోవాడు ర:త్తయ్య., పూర్వంలాగే బందిపోటు 
దొంగతనాలు చే స్తుంటాడు. పల్లెటూరి పడుచుల్ని హిం 
సిస్తుంటాడు. 

మూడోవాడు, నాగులు, దయానిధిగా మారి (ప్రజా 
నాయకునిగా చలామణీ అవుతూ,హత్యలు, బ్లాక్‌ మెయిలింగ్‌, 
రెలు దోపిడీలు చేస్తుంటాడు. 
“  నాలుగోవాడు పాపారావు కావలసినంత డబ్బుతో, 
కట్టుదిట్టమైన బలగంతో, రహస్య ప్రదేశంలో, అతి రహస్య 
మైన్‌ స్థావరంలో వుంటూ - అధునాతన పద్దతులలో దొంగ 
కనా. చేస్తూ పపంచాన్నే దిగమింగడానికి (పయత్ని 
స్తుంటాడు. 

దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణకు కంకణం కట్టుకున్న 
రాణి ఆ పొంతకుల ఆమాకీ ఎలా తెలుసుకుంటుంది? 

వారి దొంగతనాలను, దోపిడీలను, అత్యాచారాలను 
ఎలా అరికడుతుంది? 

వారిని ఎలా అంతం చేస్తుంది 7 

తన తల్లిదండ్రుల అత్మకు ఎలా శాంతి కలిగిస్తుంది 1 

ఎలా? ఎలా??? ఎలా??? 


* 


పాటలు: 
మొదటి పాట 


రచన : వీటూరి నేపథ్యం ; ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


పలవి : 
భో 


చరణం౦1: 


చరణం: 


ఐ....లవ్‌....యూ....యూ....యూ , 

నిషావాలా; 

హేయ్‌ మిస్టర్‌ : 

ఖుషీ వేళ 

కన్నుల్లో దాగున్న కై పుచూడు 

గమ్మత్తు చూపి_స మత్తు వీడు 

హౌడుయుడు.... ఫైన్‌... 

వెచ్చగ పొంగింది వయసు 

వన్నెలు చిందింది సాగసు 

నీకేది కావాలో తెలుసు 

నరేనంది, నా 'మనమను....నో నో. నో 

ఇందరిలో ఈ తొందరొద్దు 

అందరిలో నువు ఆడగవద్దు ॥ఖ లవ్‌ 

సరికొత్త అందాలు పరిచా 

కౌగిలి లోగిలి తెరిచా 

సరసాన లోతులు చూడు 

మజాచెయ్యి ఈనాడు....యా....యా....యా..., 

అందంలో సవాలు చేస్తా 

అందరికీ జవాబు ఇస్తా 

మై నేమ్‌ ఈజ్‌ కీస్‌ మిస్‌ ॥ఐ లవ్‌ 
రెండవ పాట 


రచన : వీటూరి నేపథ్యం : ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 
పల్లవి ; ఇంతలేసి కన్నులున్న సిన్నదాన్నిరో 


వింత వింత వన్నెలున్న కురదాన్నిరో 


చరణం1: 


చరణం2; 


6 
చూసుకో___చేవుంకు....చూసుకో 
కాసుకో ....కాయ్‌రాజా కాసుకో.... ॥ఇంత॥ 
పట్టుకుం కే వాడిపోనీ పూలసెండును 
దోరవయసులోవున్న.... దోసపండును 
చక్కనైన చుక్క....నా 
ఒళ్ళే జున్ను ముక్క... ఎ హేయ్‌ 
నిక్కి నిక్కి చూస్తా వేం....ల....ల....లా ॥ఇంత॥ 
మోసముంకే ఏం లాభం రోసముండాలి 
రోసముం కే ఆడదాన్ని లొంగదియ్యాలీ 
నచ్చావు తస్స చెక్క - నీ 
సేతుల్లోనా....సిక్కా.... 


సిక్కి సిక్కి చెయ్యిస్తా....లలల్లా .... ॥ఇంత॥ 
మూడవ పాట 
రచన : దాశరధి "నేపథ్యం : ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


పల్లవి: 
థి 


గులాబి వున్నది నీ యెదుకే 

చలాకి చిన్నది నీ కొరకే 

నా వొంపులోని సొంపుచూసీ చిత్తయిపోవాలి 
యేమయో పక్కకు రావయ్యా 

రాకుంకే దక్కను పోవయ్యా ॥గులాబి॥ 


చరణం1: చూపుల్లో వొకవింత చురుకున్నది 


చరణం?: 


పెదవుల్లో కవ్వించు పిలుపున్నది 

పిడికిల్లో వొదిగెడు నడుమున్నది 

నాటి నీవుంకు గెలుపున్నది 

నాలోన ఇకలేని దేమున్నది [యేమయ్యో॥ 
చిగురాకులో లేని సొగసు చూడు 

మొనగాణ్ణి యొదిరించు పొగరుచూడు 


వొళ్ళంత పులకించు నడక చూడు 
బుసకొట్టి కాకేయు వయసు చూడు 
ఇన్నాళ్ళు దాచింది దోచిచూడు ॥!యేమయ్యా॥ 
నాలుగవ పొట 
రచన . శ్రీ శ్రీ నేపథ్యం - సుశీల-బాల(బసుహ్య్మణ్యం 
పల్లవి: ఆమె: మనదేశంలో ఉన్నారు మహానుభావులు ఒకనాడు 
దేశంకోసం తమ సర్వస్వం త్యాగం చేశారు 
నీతికినిలిచి భారత జాతికి పాణంపోశారు 
అతను; మనదేశంలో ఉన్నారు మహానుభావులు ఈనాడు 
స్వార్థంకోసం (పజలసుఖం పలహారం చేస్తారు 
అవినీతికి మన భారతజాతిని అహుతిచేస్తారు!!మన॥ 
చరణం 1: ఆమెః పెద్దలమంటూ వేస్తారండి ఎన్నో వేషాలు 
కోరస్‌ : ఎన్నెన్నో వేషాలు 
అతను : పేరుకోసమే చేస్తారండి ఎన్నో మోసాలు 
కోరస్‌ : ఎన్నెన్నో మోసాలు 
ఆమె : చెట్టు పేరుతో కాయలమ్ముకొని పొట్ట లుకొడతారు 
కోరస్‌: : మేన పొట్టలు కొడతారు 
ఆమె : అన్యాయాలను పెంచేవారు... 
అతను : అమాయకులను ముంచేవారు ॥మన॥ 
చరణం 2 అమె: నోట్లనుపంచి ఓట్లనుగుంజి సీట్టనుపడతారు 
కోరస్‌: పదవికి సీట్లను పడతారు 
అతను; పదవులకెక్కి లంచం మెక్కి |పజలనుదోస్తారు 
కోరస్‌: నిలువునా (పజలను దోస్తారు 
ఆమె : శివ శివ అంటూ శివునిపే పేరుతో గొంతులుకో స్తారు 
కోరస్‌: శివ శివా గొంతులు కోస్తారు 
అతను; ముసుగుల్లో నే మొగాలుదాస్తూ 
ఆమె : స్నేహంతోనే (దోహం చేస్తూ ॥1మన॥ 


సాంకేతిక ప ఫ్‌ 


కథ, మాటలు : విశ్వ(పసాడ్‌ 
స్క్రీన్‌ పే క స్వర్షీయ నాగర్‌కోయిల్‌ పద్మనాభం 
ఛాయ : కన్నప్ప 
సంగీతం వ; సత్యం 
పాటలు : శథ్రీథీ, దాశరధి, వీటూరి 
సేబాక్‌ : సుశీల, L. R. ఈశ్వరి, 5. ?P. బాల 
స్కుబమణ్యం 
కళ : చలం 
కూర్చు : బాలు 
. కా 
నృత్యాలు : క. యస్‌, రెడ్డి 
దుస్తులు : నారాయణరావు 
సంట్సు : మాధవన్‌ 
లు 
సిలు : గంగాధరరావు 
లు 
పబ్లిసిటీ : గంగాధర్‌ 
(పైన్‌ పబ్లిసిటి : లక్షీ ఎడ్వర్‌ కైజర్స్‌ 
అసోసియేట్‌ డైరెక్టర్‌ : |క్రిషకిశోర్‌ 
— లు mm 


అసి స్టెంట్‌ డె రెక్టర్‌ : రామమోహన్‌ 
పొడక్షన్‌ మేనేజర్‌ : దొరె 
సుడియో : వాహిని 
లు 


రిలీజ్‌ : ఆంధ్రపదేశ్‌ : లక్ష్మీ ఫిలింస్‌ 
మైనూరు : సుధాచిత 


“శ్రీ పద్మ నాభీ విజయవాడ--3. 


